పట్వ్పుదల 


చీమ వద్దకు వెళ్ళు, సోమరి; ఆమె మార్గాలను 
ఆలోచించి, జానవంతంగా ఉండండి: మార్గదర్శకుడు, 
పర్యవేక్షకుడు లేదా పాలకుడు లేనిది, వేసవిలో దాని 
మాంసాన్ని అందిస్తుంది మరియు పంటలో తన 
ఆహారాన్ని సేకరించింది. ఓ సోమరి, నువ్వు ఎంతసేపు 
నిద్రపోతావు? నీ నిద నుండి ఎప్పుడు లేస్తావు? ఇంకా 
కొంచెం నిద, కొంచెం నిద, కొంచెం చేతులు 
ముడుచుకుని పడుకోవాలి: అలా నీ పేదరికం 
(ప్రయాణం చేసేవాడిలా, నీ కొరత సాయుధ మనిషిలా 
వస్తాయి. సామెతలు 6:6-11 


పూర్ణ శ్రద్దతో నీ హృదయాన్ని కాపాడుకో; ఎందుకంకే దాని నుండి 
జీవిత సమస్యలు ఉన్నాయి. సామెతలు 4:23 

బద్దకస్తుడు దరిద్రుడు అవుతాడు, శద్ధ్దగలవాడి చేతి 

ఐశ్వర్యాన్ని స్తుంది. పళ్ళకు వెనిగర్‌, కళకు పాగ వంటిది, అతనిని 
పంపే వారికి నోమరి. సామెతలు 10:4, 26 


శదగలవారి హస్తము రాజ్యము చేయును, సోమరితనము 
కప్పబడును. బద్దకసుడు వేటలో పట్టిన దానిని కాల్చడు, 
శదగలవాని పదార్ధము విలువైనది. సామెతలు 12:24, 27 

సోమరి ప్రాణము కోరుకొనునదేమియు లేదు; వ్యర్దం ద్వారా 
సంపాదించిన సంపద తగ్గిపోతుంది: శ్రమతో సేకరించేవాడు వృద్ది 
చాందుతాడు. సామెతలు 13:4, 11 


అన్ని శ్రమలలో లాభము కలదు; సామెతలు 14:23 

సోమరి మార్గము ముళ్ల కంచెవంటిది నీతిమంతుల మార్గము 
నిర్మలమైనది. సామెతలు 15:19 

తన పనిలో సోమరితనం ఉన్నవాడు గొప్ప వృధా చేసే అతనికి 
నోదరుడు. సామెతలు 18:9 


బద్దకం గాఢ నిద్రలోకి జారుకుంటుంది; మరియు పనిలేని ఆత్మ 
ఆకలితో బాధపడుతుంది. సోమరి తన చేతిని తన వక్షస్థలంలో 
దాచుకుంటాడు, మరియు దానిని మళ్ళీ తన నోటికి తీసుకురాడు. 
సామెతలు 19:15, 24 


సోమరి చలి కారణంగా దున్నడు; అందుచేత అతడు పంటలో 
యాచించును, అతనికి ఏమీ ఉండదు. మీరు పేదరికంలోకి రాకుండా 
నిద్రపోకండి; నీ కళ్ళు తెరవండి, మరియు మీరు రొట్టెైతో సంతృప్తి 
చెందుతారు. సామెతలు 20:4, 13 

శదగలవారి ఆలోచనలు సమృద్దిగా మాత్రమే ఉంటాయి; కానీ 
కోరుకోవడంలో మాత్రమే తొందరపడుతుంది. సోమరి కోరిక అతనిని 
చంపుతుంది; అతని చేతులు పని చేయడానికి నిరాకరించాయి. 
అతడు రోజంతా అత్యాశతో ఆశపడతాడు, కానీ నీతిమంతుడు 
ఇచ్చాడు మరియు విడిచిపెట్టడు. సామెతలు 21:5, 25-26 


బద్ధకస్తుడు, బయట సింహం ఉంది, నేను వీధుల్లో చంపబడతాను 
అంటాడు. మీరు అతని వ్యాపారంలో శ్రద్ధగల వ్యక్తిని చూస్తున్నారా? 
అతను రాజుల ముందు నిలబడాలి; అతను నీచమైన మనుషుల 
ముందు నిలబడడు. సామెతలు 22:13, 29 

నేను బద్ధకస్తుల పాలము గుండాను, బుద్దిహీనుల ద్రాక్షతోటను 
దాటాను; మరియు, ఇదిగో, అదంతా ముళ్ళతో పెరిగింది, మరియు 
దాని ముఖాన్ని రేగుట కప్పబడి ఉంది మరియు దాని రాతి గోడ 
విరిగిపోయింది. సామెతలు 24:30-31 

తలుపు తన అతుకుల మీద తిరుగుతున్నట్లు, బద్దకం తన మంచం 
మీద తిరుగుతుంది. సామెతలు 26:14 

మేము మీతో ఉన్నప్పుడు కూడా, ఎవరైనా పని చేయకపోతే, అతను 
కూడా తినకూడదని మీకు ఆజ్ఞాపించాము. 

2 థెస్సలొనీకయులు 3:10 


నీ చేతికి ఏది దొరికితే అది నీ శక్తితో చెయ్యి; ఎందుకంకే నీవు వెళ్ళే 
సమాధిలో పని, ఉపకరణం, జ్ఞానం లేదా జ్ఞానం లేవు. ప్రసంగి 9:10 
చాలా బద్దకం వల్ల భవనం శిథిలమవుతుంది; మరియు చేతులు 
పనిలేకుండా ఉండటం వల్ల ఇల్లు పడిపోతుంది. ప్రసంగి 10:18 


దొంగిలించినవాడు ఇకపై దొంగిలించకూడదు, బదులుగా అతను 
అవసరమైన వానికి ఇవ్వవలసి ఉంటుంది, కానీ అతను తన 
చేతులతో మంచి పనిని చేయనివ్వండి. ఎఫెసీయులు 4:28 
సర్వోన్నతుడు నియమించిన శ్రమతో కూడిన పనిని, వ్యవసాయాన్ని 
ద్వేషించవద్దు. ప్రసంగి 7:15 


బద్దకస్సుడిని మురికి రాయితో పోలుస్తారు, మరియు ప్రతి ఒక్కరూ 
అతని అవమానానికి గురిచేస్తారు. బద్దకస్తుడిని ఒంటికి 
సంబంధించిన మురికితో పోలుస్తారు: దానిని ఎత్తుకున్న ప్రతి వ్యక్తి 
తన కరచాలనం చేస్తాడు. ప్రసంగి 22:1-2 

ఒక వ్యకి ప్రభువునందు భయభకులు కలిగి ఉండకపోతే, అతని ఇల్లు 
త్వరలోనే పడగొట్టబడుతుంది. ప్రసంగి 27:3 


నీ కుమారుని శిక్షించు, అతని అసభ్య ప్రవర్తన నీకు అపరాధము 
కాకుండునట్లు అతనిని శ్రమ చేయుము. ప్రసంగి 30:13 

అతను పనికి రాకుండా ఉండడానికి అతన్ని పనికి పంపండి; 
ఎందుకంకే పనిలేకుండా ఉండడం చాలా చెడును బోధిస్తుంది. 
ప్రసంగి 33:27 


